కిరణ్‌ టెప్‌ ఇన్‌సిట్యూట్‌ 


https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


(nl 
౯9 


oY = mE 
థ్‌ గ్‌ వా! 
అరణ 


వాకా ౧౯ కా 
W999 అఇగ౧ణుగ్గలూ 


జ్‌ 


nent 
Hl జం న్‌ా! 


క 


క 
bes 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


శ్రీ శంకరాచార్య విరచిత 
అర్‌ 
శివ పంచాక్షర నక్షతమాలా నెక్స్‌ త్రమ్‌ 
(శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఈ శివపంచాక్షర నక్షత్రమాలా స్తోతమందలి 
శ్లోకములన్నిటిలో నాలుగు పాదములయందు చివరన శివపంచాక్షర మంత్రము 

ఒఇర్భరనిర్స్‌ = దీనిని కంఠమునందు ధరించినవాడు శివసారూప్యము పొందును (ఈ 

స్తోతమందలి చివరి 28వ శ్లోకంలో ఈ విషయం తెలియజేయబడింది. ) 

01. శ్రీమదాత్మనే గుణికసింధవే నమః శివాయ 
ధామలేశధూతకోకబంధవే నమః శివాయ। 
నామశేషితానమద్భవాందవే నమః శివాయ 
పామరేతరపధానబంధవే నమః శివాయ॥। 
శ్రీమంతమైన ఆత్మకలవాడు, సద్దుణసముద్రుడు, తన కాంతి లేశముచే సూర్యుని 


అవహేళనచేయువాడు, భక్తుల సంసార దుఃఖములను పోగొట్టువాడు, జ్ఞానులకు 
బంధువైనవాడు, అగు శివునకు నమస్కారము. 


02. కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ 
శూలభీన్నదుష్టదక్షఖాల తే నమః శివాయ! 
మూలకారణాయ కాలకాల తే నమః శివాయ 
పాలయాధునా దయాలవాల తే నమః శివాయ॥। 


యముని చూచి భయపడు మార్కండేయుని రక్షించిన వాడవు, దుష్టుడైన 
దక్షప్రజాపతి నుదుటిని శూలముచే భేదించినవాడవు, అన్నిటికీ మూలకారణమైనవాడవు, 
మృత్యువుకే మృత్యువైనవాడవు అగు ఓ శివా నీకు నమస్కారము. 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


03. ఇష్టవస్తుముఖ్యదాన హే హేతవే నమః శివాయ 
దుష్టదైత్యవంశధూమకేతవె నమః శివాయ 
సృష్టిరక్షణాయ ధర్మసేతవె నమః శివాయ 


అష్టమూర్తియే వృ షంద్రకతనె నమః శివాయః॥। 


భక్తులకు ఇష్టమైనవాటిని ముఖ్యముగా ప్రసాదించువాడు, దుష్టరాక్షస వంశములనే 
వెదురు బొంగులను తగులబెట్టు అగ్నిహోత్రుడు, సృష్టికి కారణమైనవాడు, ధర్మమునకు 
ఆనకట్ట వంటివాడు, భూమి - వాయువు - అగ్ని - జలము - ఆకాశము - సూర్యుడు 
- చంద్రుడు - జీవుడు అను ఎనిమిది రూపములున్నవాడు, జెండాపై వృషభ చిహ్నము 
ధరంచినవాడు అగు శివునకు నమస్కారము 


04. ఆపదద్రిభదటంకహస్త తే నమః శివాయ 
పాపహారిదివ్యసింధుమస్త తే నమః శివాయ! 
పాపహారిణీ లన్నమస్తతే నమః శివాయ 
శాపదోషఖండనప్రశస్త తే నమః శివాయ॥ 
ఆపదలనె కొండలను పగులగొట్టు టంకాయుధమును చేతిలో పట్టుకొన్నవాడవు, 

పాపములను పొగొట్ట గంగానదిని తలపై మోయుచున్నవాడవు, పాపమును నశింపచెయు 

వాడవు, అందరిచే నమస్మరింపబడువాడవు, శాపదోషములను ఖండించుటలో శేష్టుడవు 
అగు ఓ శివా! నీకు నమస్కారము. 

05. వ్యోమకేశదివ్యభవ్యరూప తే నమః శివాయ 
హమమెదిసీధరంద్రచాప తే నమః శివాయ 
నామమాత్రదగ్ధసర్వపాప తే నమః శివాయ 
కామనైకతానహృద్దురాప తే నమః శివాయ।। 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఆకాశమే కేశములుగా కలవాడవు, దివ్యమంగళస్వరూపుడవు, మేరుపర్వతమునే 
విల్లుగా చేసుకొన్నవాడవు, నీ నామమును పలికినంతనే పాపములన్నిటినీ దహించి 
వేయువాడవు, కోరికలతో నిన్ను కొలుచువారికి దొరకని వాడవు అగు ఓశివా! నీకు 
నమస్కారము. 


06. బ్రహ్మమస్తకావలీనిబద్ద తే నమః శివాయ 
జిహ్మగేం[దకుండల ప్రసిద్ద తే నమః శివాయ! 
బ్రహ్మణే ప్రణీతవేదపద్దతే నమః శివాయ 
జింహకాలదేహదత్తపద్దతే నమః శివాయ॥। 


బహ్మకవాలములను మాలగా ధరించినవాడవు, పాములను కుందలములుగా 
అలంకరించుకొన్నవాడవు, [బ్రహ్మదేవునకు వరములు జబోధిందినవాడన, యముని 
శరీరమును కాలితో తన్నిన వాడవు అగు ఓ శివా! నీకు నమస్మారము. 


07. కామనాశనాయ శుద్దకర్మణ నమః శివాయ 
సామగానజాయమానశర్శణ నమః శివాయ। 
హేమకాన్తిచాకచక్యవర్శణ నమః శివాయ 
సామజాసురాంగలబ్ధచర్మణే నమః శివాయ॥। 


మన్మథుని సంహరించినవాడు, పుణ్యకర్ముడు, నామగానము వినీ అనందించువాడు, 
బంగారు కాంతితో తళతళలాడుచున్న కవచమును ధరించినవాడు, ఎనుగు చర్మమును 
కట్టుకున్నవాడు అగు శివునకు నమస్కారము. 


08. జన్మమృత్యుఘోరదుఃఖహారిణే నమః శివాయ 
చిన్మయెకరూపదేహధారిణ నమః శివాయ। 
మన్మనోరథావపూర్తికారిణీ నమః శివాయ 
సన్మనోగతాయ కామవైరిణ నమః శివాయ॥। 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
ర BD 


జన్మ - మరణము మొదలగు భరోర దూఖములను పోగొట్టు వాడ 
చిన్మయస్వరూపుడు, నా కోరికలను తీర్చువాడు, సజ్జనుల మనస్సులందుండువాడు, 
మన్మథుని శత్రువు అగు శివునకు నమస్మారము. 


09. యక్షరాజబంధవే దయాలవె నమః శివాయ 
దక్షపాణిశోభికాంచనాలవే నమః శివాయ। 
పక్షిరాజవాహహృచ్చయాలవె నమః శివాయ 
అక్షిపాల వేదపూతతాలవే నమః శివాయ॥ 


కుబేరుని బంధువు, దయామయుడు, కుడిచేతిలో బంగారు కుండికను ధరించిన 
వాడు, విష్ణుమూర్తి హృదయములో నివసించువాడు, నుదిటి యందు మూడవకన్ను 
కలవాడు, వేదపఠనముచే పవిత్రమైన దవడలు కలవాడు అగు శివునకు నమస్కారము. 


10. దక్షహస్తనిష్టజాతవేదసే నమ్మ శివాయ 
అక్షరాత్మనే నమద్చిడౌజసే నమః శివాయ। 
దీక్షిత పకాశితాత్మతేజ సె నమః శివాయ 
ఉక్షరాజవాహ తే సతాంగతే నమః శివాయ ॥॥। 
కుడిచేతిలో అగ్ని కలహాడు, నిత్యమైన ఆత్మస్వరూపుడు, ఇంద్రునిచె నమస్కరింప 


బడువాడు, ధర్మదీక్ష కలవారిపై తన తేజస్సును ప్రసరింపజేయువాడు, వృషభవాహనుడు, 
మంచివారికి గతియైనవాడు అగు శివునకు నమస్కారము. 


11. రాజతాచలేనసామవాసినే నమః శివాయ 
రాజమాననిత్యమందహాసినె నమః శివాయ] 
రాజకోరకావతంసభాసినె నమః శివాయ 
రాజరాజమిత్రతాప్రకాశిన నమః శివాయ॥। 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


వెండికొండపై నివసించువాడు, ఎల్లప్పుడు చిరునవ్వుతో విరాజిల్లువాడు, తలపే 
చంద్రుని ధరించినవాడు, కుబేరుని మిత్రుడు అగు శివునకు నమస్కారము. 

12. రినమానవారీకామరెనవి నమ శివాయ 
సూనబాణదాహకృత్మ్శృశానవే నమః శివాయ। 
స్వానురాగభక్తరత్నసానవే నమః శివాయ 
దానవాంధకారచండభానవే నమః శివాయ॥। 


దీనులైన మానవుల పాలిటి కామధేనువు, పుష్పబాణుదైన మన్మథుని 
దహించినవాదు, తనపై అనురాగము కల భక్తుల పాలిటి బంగారు కొందయైనవాడు, 
రాక్షసులనే చీకటిని నాశనం చేయు సూర్యుడు అగు శివునకు నమస్మారము. 


18. సర్వమంగళాకుచాగశాయినే నమః శివాయ 


సర్వదేవతాగణాతిశాయినే నమః శివాయ; 
పూర్వదేవనాశసంవిధాయినే నమః శివాయ 
సర్వమన్మనోజభంగదాయినే నమః శివాయ॥। 

పార్వతీదేవి వక్షస్థలంపై నిద్రించువాడు, దేవతలందరినీ మించినవాడు, రాక్షసులను 


నశింపచేయువాడు, అందరినీ వశపరచుకొను మన్మథుని సంహరించినవాడు అగు 
శివునకు నమస్కారము. 


14. సోకభక్తితోపి భక్తపోషిణ నమః శివాయ 
మాకరన్షసారవర్షిభాషిణే నమః శివాయ! 
ఏకబిల్వదానతోపి తేషిణ నమః శివాయ 
నైకజన్మపాపజాలశోషిణ నమః శివాయ॥। 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కొంచెము భక్తికలవారినైననూ పోషించువాడు, తేనెలొలుకు మధురమైన మాటథీ 
కలవాడు, ఒక్క మారేడు దళముతో పూజించిననూ సంతోషించువాడు, అనేక జన్మల 
బాసములను పోగొట్టువాడు అగు శివునకు నమస్కారము. 


15. సర్వజీవరక్షణకళీలినే నమః శివాయ 
పార్వతీ ప్రియాయభక్తపాలినే నమః శివాయ। 
దుర్విదగ్గదైత్య సైన్యదారిణ నమః శివాయ 
శర్వరీశధారిణ కపాలినే నమః శివాయ॥ 


సర్వజీవులను రక్షించుటే స్వభావముగా కలవాడు, పార్వతీ ప్రియుడు, భక్తులను 
పాలించువాడు, గర్వించిన రాక్షస సైన్యములను సంహరించినవాడు, చంద్రుని ధరించిన 
వాదు కవాఅమును పట్టుకొన్నవాడు అగు శివునకు నమస్కారము. 


16. పాహి మాముమామనోజ్ఞదేహ తే నమః శివాయ 


ఉహు ము వరత సితాద్రిగేహ తే నమః శివాయ। 
మోహితర్శికామినీసమూహ తే నమః శివాయ 
స్వెహితప్రసన్నకామదోహ తే నమః శివాయ॥ 


ఓ పార్వతీ ప్రియుడా! శివా! నీకు నమస్కారము. నన్ను కాపాడుము. వెండికొండపై 
నివసించువాడా! శివా! నాకు వరమివ్వము. స్త్రీలను మోహింపచేసినవాడా! భక్తులకు 
ప్రసన్నుడవై కోరికలు తీర్చు నీకు నమస్కారము. 


17. మంగళప్రదాయ గోతరంగ తె నమః శివాయ 
గంగయా తరంగితోత్తమాంగ తే నమః శివాయ! 
సంగరప్రవృత్తవైరిభంగ తే నమః శివాయ 
అంగజారయే కరెకురంగ తే నమః శివాయ 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


వృషభవాహనుడవు, తలపై గంగను మోయుచున్నవాడవు, యుద్దమునందిే 
శత్రువులను సంహరించిన వాడవు, మన్మథుని శత్రువు అగు ఓ శివా! మంగళకరుడవైన 
నీకు నమస్కారము. 


18. ఈహితక్షణప్రదాన హేతవే నమః శివాయ 
ఆహితాగ్ని పాలకోక్షకేతవే నమః శివాయ! 
దేహకాంతి ధూత రౌప్యధాతవే నమః శివాయ 
గేహ దుఃఖపుంజ ధూమకేతవే నమః శివాయ॥। 


కోరిన కోర్కెలు తీర్చువాడు, యాగములు చేయువారిని రక్షించువాడు, 
వృషభధ్వజుడు, వెండికొండకంటే ఎక్కువగా ప్రకాశించు శరీరము కలవాడు, ఇంటికి 
సంబంధించిన దుఃఖములను తగులబెట్టువాడు అగు శివునకు నమస్కారము. 


19. త్రక్షదీ నసత్మృపాకటాక్ష తే నమః శివాయ 


దక్షసప్తతన్తునాశదక్షతే నమః శివాయ। 
బుక్షరాజభానుపావకాక్ష తే నమః శివాయ 

రక్ష మాం ప్రపన్నమాత్రరక్ష తే నమః శివాయ॥ 

మూడు కన్నుల వాడవు, దీనులను దయతో చూచువాడవు, దక్షుని యాగమును 


నాశనం చేసిన వాడవు, చంద్రుడు - సూర్యుడు - అగ్ని కన్నులుగా కలవాడవు, శరణు 
పొందినంతనే రక్షించువాడవు, అగు ఓ శివా! నీకు నమస్కారము. నన్ను కాపాడుము. 


20. న్యంకుపాణయే శివంకరాయ తే నమః శివాయ 
సంకటాబ్దితీర్ణకింకరాయ తే నమః శివాయ 
కంకభీషితాభయంకరాయ తే నమః శివాయ 
పంకజాననాయ శంకరాయ తే నమః శివాయ! 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


జింకను చేతిలో ధరించినవాడు, శుభమును కల్గించువాడు, దుఃఖసము[ద్రవీవీ 
నుండి భక్తులను కడతేర్చువాడు, అజ్ఞానపీడితులను రక్షించువాడు, పద్మము వంటి 
ముఖము కలవాడు, మంగళకరుడు అగు శివునకు నమస్మారము. 


21. కర్మపాశనాశ నీలకంఠ తే నమః శివాయ 
శర్మదాయ నర్యభస్మకంఠ తే నమః శివాయ! 
నిర్మమర్షిసెవితోపకంఠ తే నమః శివాయ 
కుర్మహే నతీర్నమద్వికుంఠ తే నమః శివాయ॥। 
కర్మబంధములను తెంచువాడవు, నల్లని కంఠము కలవాడవు, సుఖప్రదుడవు, 

భస్మము పూసుకున్నవాడవు, మమకారము విడిచిన మహర్షుల సెవలందుకొనువాడను, 

విష్ణుమూర్తిచే నమస్మరింపబడువాడవు అగు ఓ శివా! నీకు నమస్కారము. 

22. విష్టపాధిపాయ న|మవిష్టవె నమః శివాయ 
శిష్టవిప్రహృద్దుహాచరిష్టవ నమః శివాయ 
ఇష్టవస్తునిత్యతుష్టజిష్టవె నమః శివాయ 
కష్టనాశనాయ లోకజిష్టవె నమః శివాయ॥। 
లోకములకు అధిపతి, విష్ణుమూర్తిచే నమస్మరింప బడువాడు, సదాచారముగలవారి 

హృదయములందు సంచరించువాడు, ఇంద్రుని కోరికలు తీర్చి సంతోషపెట్టువాడు, 


కష్టములు నాశనం చేయువాడు, లోకములను జయించినవాడు అగు శివునకు 
నమస్కారము. 


23. అప్రమయదివ్యసుప్రభావ తే నమః శివాయ 
సత్రపన్నరక్షణస్వభావ తే నమః శివాయ 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


స్వప్రకాశనిస్తులానుభావ తే నమః శివాయ 
విప్రడింభదర్శితార్ధభావ తే నమః శివాయ॥। 


తెలుసుకోలేని దివ్యప్రభావము కలవాడవు, భక్తులను రక్షించు స్వభావము 
కలవాడవు, స్వయం|పకాశుడవు, అనంతమైన మహిమలు కలవాడవు, ఉపమన్యు అను 


బాలునిపై దయచూపించిన వాడవు అగు ఓ శివా! నీకు నమస్కారము. 


24. సేవకాయ మే మృడ ప్రసీద తే నమః శివాయ 
భావలభ్యతావకప్రసాద తే నమః శివాయ 
పావకాక్ష దేవపూజ్యపాద తే నమః శివాయ 
తావ కాంఘిభక్తదత్తమోద తే నమః శివాయ॥ 
ఓ శివా! సేవకుడైన నన్ను అనుగ్రహించుము. నీకు నమస్కారము. భక్తి ద్వారా నీ 


అనుగ్రహం లభించును. అగ్నియే మూడవ కన్నుగా కలవాడవు, దేవతలచే పూజింప 
జడువాదవ్వు నీ పాదభక్తులకు ఆనందమునిచ్చు వాడవు అగు నకు నమస్కారము. 


25. భుక్తిముక్తిదివ్య్వభోగదాయినే నమః శివాయ 
శక్తికల్పితప్రపంచభాగిన నమః శివాయ। 
భక్తసంకటాపహారయోగినె నమః శివాయ 
యుక్తసన్మనఃసరోజయోగినే నమః శివాయ॥ 


భుక్తి - ముక్తి - దివ్య సుఖములు ఇచ్చువాడు, తన శక్తిచే సృష్టించిన ప్రపంచమునకు 
ఆధారమైనవాడు, భక్తుల కష్టములను తొలగించువాడు, యోగుల పరిశుద్ధ హృదయము 
లందు నివశించువాడు అగు శివునకు నమస్కారము. 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


26. అనకాంతకాయ పాపహారిణ నమః శివాయ 
శాన్తమాయదన్తిచర్మధారిణ నమః శివాయ; 
సన్తతాశితవ్యథావిదారిణ నమః శివాయ 
జన్తుజాతనిత్వసౌఖ్యకారిణి నమః శివాయ॥ 
యముని కూడ అంతమొందించువాడు, శాపమును తొలగించువాడు, మాయలు 


శాంతించిన గజాసురుని చర్మమును ధరించినవాడు, ఆ[శితుల దుఃఖమును ఎల్లప్పుడు 
పోగొట్టువాడు, వాణులకు నిత్యసుఖము నిచ్చువాడు అగు శివునకు నమస్కారము. 


27. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ 
పాలినె విరించితుబ్ణమాలినె నమః శివాయ। 
లీలినె విశేషరుండమాలినే నమః శివాయ 
శీలినే నమః ప్రపుణ్యశాలినె నమః శివాయ॥। 
శూలమును - కపాలమును - బ్రహ్మకపాలమాలను వీర భక్తుల తలలమాలను. 


ధరించినవాడు, రక్షకుడు, లీలలు చేయువాడు, మంచిస్వభావముకలవాడు, పుణ్యముతో 
విరాజిల్లువాడు అగు శివునకు నమస్మారము. 


28. శివపంచాక్షరముద్రాం చతుప్పదోల్లాస పద్యమణిఘటితామ్‌। 
నక్షత్రమాలికామిహ దభ దుపకంఠం నర్‌ భవెత్పోమః॥। 


ఈ శివ పంచాక్షర నక్షత్ర మాలా న్నోత్రమందలి శ్లోకములన్నిటిలో నాలుగు 
పాదముల యందు చివరన శివ పంచాక్షర మంత్రము ఏర్పరచబడినది. దనిని కంఠము 
నందు ధరించినవాడు శివసారూప్యము పొందును. 


// ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ! శంభో శంకర! // 


Kiron Type Institute 


E 2! శ మ | గ్గ | 
శ (ఎక్కడైనా తప్పులు ఇంటే సహృదం 994 994 1430 1h 


